నమ్మాళ్వార్‌ 


Dinesh Ramanuja Dasa September 11, 2013 


శ్రీః 

శ్రీమతే రామానుజాయ నమః 

శ్రిమద్వవరవరమునయే నమః 

శ్రీ ానాచల మహామునయే నమః 

క్రిత సంచికలో మనంం సేనముదలియార్‌ (విష్వక్సనులు) గురించి చదివాము. 


8 ( 


ప్పుడు నమ్మాళ్వార్‌ గురించి పరిశీలిద్దాం. 





తిరునక్షత్రం ౧: వైశాఖ మాసము, విశాఖా నక్షత్రం. 
అవతారస్థలం ౧: ఆళ్వార్‌ తిరునగరి 

ఆచార్యులు -;విష్వక్సనులు 

శిష్యులు ౧: మధురకవి ఆళ్వార్‌, నాథయునులు తదితరులు 


నమ్మాళ్వార్‌ కు కారిమూరన్‌, శఠగోపులు, పరాంకుశులు, వకుళాభరణులు, 
వకుళాభిరాములు, మఘిళ్‌ మారన్‌, శఠజిత్‌ మరియు క్కురుగూర్‌ నంబి అను 
నామథేయములు ఉన్నవి. 


కారి మరియు ఉడయనంగై అను పుణ్యదంపతులకు తిరుక్కురుగూర్‌ (ఆళ్వార్‌ 
తిరునగరి) అను గ్రామమున నమ్మాళ్వార్‌ జన్మించిరి. కలియుగం ప్రవేశించిన కొద్ది 
రోజులకు నమ్మాళ్వార్‌ అవతరించిరి. భగవర్దీత లో గీతాచార్యుడు ఈ విధముగా 
బేప్పను “ఆనేక జన్మల తరువాత కనపడునది కనపడనిది యొత్తం 


బాసుదేవునకు చెందును అన్న అభిప్రాయమునకు వచ్చును. అలాంటి 
జ్ఞానులు అరుదుగా కనపడతారు”. ఎమ్బెరుమాన కు ఆప్తుడయిన నమ్మాళ్వార్‌ 

జీవితమును మరియు వారి శ్రీసూక్తి గ్రంథములను చూసి వీరు ఇలాంటి జ్ఞానియే 
అని నిర్ధారణ చేయవచ్చును. వీరి జీవిత కాలము ( 32 సంవత్సరములు) 
మొత్తము చింతచెట్టు (తిరుపుళియాళ్వార్‌) క్రిందనే ఉండెను. నిత్యము యోగము 
నందు భగవానుని గురించి స్మరించుచుండెడివారు. తిరుక్కురుగూర్‌ అనే శబ్దము 
వినగానే (తిరువాయ్‌ మొళి సేవించ సమయమున ప్రతి పదిగయ్‌ చివరి 
పాశురములో నమ్మాళ్వార్‌ పేరు మరియు పేరుకు ముందు వీరు అవతరించిన 
స్థలము క్కురుగూర్‌ అని వచ్చును. ఆళ్వార్‌ తిరునామం మరియు అవతారస్థలం 
ఉచ్చరించగానే, దక్షిణ దిశగా(ఆళ్వార్‌ తిరునగరి - ఆ దిశ లో ఉన్నందున ) 
అంజలి సమర్పించాలి అని మన పూర్వాచార్యులు నియమనం. 


నమ్మాళ్వార్‌ ప్రపన్న జనకూటస్టులుగా పరిగణింపబడతారు, అనగా 
ప్రపన్నగోప్టి కి ప్రప్రథములు అలాగే వైష్టవ కులపతిగా కీర్తింపబడ్డారు. 
ఆళవందార్‌ తమ స్తోత రత్నయున రివ శ్లోకమున - తనకు, తనలూరికి మరియు 
తన తరువాతి తరాలకు అందరికి సర్వం అయిన (అనగా తండ్రి, తల్లి, 
తనయులు మరియు ధనము యొ॥|) వకుళాభిరాముల పాద పద్మములకు 
ప్రణమిల్లుతున్నానని స్తుతించారు. 








ఆళ్వార్‌ శయన తిరుక్కోలం వీరి పాదాల వద్ద 
రామానుజులు(భవిష్యదాచార్యులు)వారు- ఆళ్వార్‌ తిరునగరి 


ఎమ్బెరుమానార్‌ (శీరాయానుజులు) (ఆది శేషుల అవతారమయినప్పటికి) 
“మాజిన్‌ అడి పనిందు ఉయ్‌ త్తవన్‌ “ అనగా నమ్మాళ్వార్లకు శరణాగతి క 
తరించెనని ప్రసిద్ధి పొందెను. 


నంపిళ్ళె పూర్వాచార్యుల గ్రంథములను ఆధారము చేసుకొని, బారి ఈడు 
వ్యాఖ్యాన అవతారికలో మరియు తిరుఎరుత్తం వ్యాఖ్యాన అవతారికలో 
ఎమ్బెరుమూన్‌ లీలావిభూతిలో నమ్మాళ్వార్గను బద్దజీవుడను శ్రీవైష్ణవునిగా 


తీర్చి దిద్దుటకు ఎంచుకున్నారని ధృవీకరించిరి. నమ్మూళ్వార్గ్ల మాటలను 
ఆధారముగా చేసుకొని ఈ విషయం ప్రతిపాదించెను. ఎమ్బురుమాన్‌ తన నిర్హేతుక 
కృపాకటాక్షయుచే నమ్మాళ్వార్‌ కు జ్ఞానమును ప్రసాదించెను. ఆళ్వార్‌ ఈ 
జానయు చేత భూత భవిష్యత్‌ వరమానములను చూడగలిగిరి. తమ 
శ్రిసూక్షయులలో పలుమార్లు ఈ సంసారమందు అనాదిగా చిక్కుకొని ఉన్నారని 
ఇక ఒక్క క్షణమయిన ఉండలేనని భగవంతునికి విన్నవించెను. వీరికి 
సంసారమున ఉండుట , సూర్యుని తాపమునకు వేడి అయిన ఎర్రని నేలపై 
పాదరక్షలు లేకుండ నిలబడినట్టుగా ఉన్నదని భావించిరి. తిరువాయ్‌ మొళి 
మొదటి పాశురమున తమకు ఎబ్బెరుమాన్‌ జ్ఞానమును అందించి 
తరింపచేసెనని వెల్లడించిరి. ఈ ప్రకారముగా విరు కూడ సంసారి (బద్ధ జీవాత్మ) 
అని ఎమ్బెరుమాన్‌ కృపచేత మాత్రమే జ్ఞానము లభించినదని మనం అర్దం 
చీసుకోవాలి. ఇదే ప్రకారము (తర్కము) ఇతర ఆళ్వార్ధకు కూడ వర్తించును. 
ఎందుకనగా 








© నమ్మాళ్వార్‌ అవయవలి మిగితా (ఆండాళ్‌ కాక) ఆళ్వార్లు అవయవాలుగా 
స్థతమై ఉన్నారని ప్రసిద్ది. 

* ఆళ్వార్లు తాము సంసారమున ఉన్నామని కేవలం ఎమ్చెరుమాన్‌ 
కృపచేతనే తమకు జ్ఞానమును కలిగినదని తమతమ శైసూక్తములయందు 
ఎల్లడించిరి. 


నమ్మాళ్వార్‌ అనుగ్రహించిన 4 దివ్య ప్రబంధములు. 


* తిరువిరుత్తం (బుగ్వేద సారం) 

* తిరువాశిరియయ్‌ (యజర్వేద సారం) 

* పెరియ తిరువవ్చాది (అథర్వ వేద సారం) 
* తిరువాయ్‌ మొళి (సామవేద సారం) 


నమ్మూళ్వార్గ 4ప్రబంధములు 4 వేదములతో సమానము. వారికి “వేదమ్‌ తమిళ్‌ 
శెయ్‌ ద మారన్‌” అనగా సంస్కృతవేద సారమును తమిళం అందించిన వారు 
అని బిరుదు. మిగితా ఆళ్వార్ల ప్రబంధములు వేద సంపూరక భాగములుగా 
(అనగా శిక్ష, వ్యాకరణము మొ||) ప్రసిద్ది. తిరువాయ్‌ మొళి ఆళ్వార్లు పాడిన 4వేల 
పాశురములకు సారముగ కీర్తింపబడినది. మన పూర్వాబార్యుల గ్రంథములు 
(థ్యాఖ్యానములు మరియు రహస్య గ్రంథములు) తిరువాయ్‌ యుళి లోని 
జ్ఞానమును ఆధారముగ చేసుకొని రచించబడ్డాయి. తిరువాయ్‌ ముళికి ఐదు 
బ్యాఖ్యూనయులు మరియు ఆరుంబదయు ల్‌ వస్త్పత వ్యాఖ్యానము ఉన్నది. 


యన పూర్వాబార్యులు నమ్మాళ్వార్లకు శ్రిదేవి, భూదేవి, నీళా దేవి, గోపికలు, లక్ష్మ 
ణ, భరత, శతృఘ్న, దశరథ, కౌసల్య, ప్రహ్లాద, విభీషణ, హనుమ, మరియు అర్జున 
మొదలగు భక్తుల గుణములు ఉన్నవని నిర్ణయించిరి. కాని వీరందరు 
నమ్మాళ్వార్ల గుణములలో ఏదో ఒక గుణము మాత్రమే కలిగి ఉన్నారని 
పూర్వాబార్యుల ఉవాచ- ఇదే నమ్మాళ్వార్‌ వైశిష్ట్యయు. 


తిరువాయ్‌ యుళి - పలరడియార్‌ మున్ఫరుళియ (7.10.5) - నటమ్బిళ్షై చాలా 
అందముగా నమ్మాళ్వార్ల తిరువుళ్ళమును(యనోభావన) వెలికి తీసిరి. ఈ 
పాశురములో - ఎబ్బెరుమాన్‌, తమిళములో నిష్ణాతులైన ముదలాళ్వార్ల కంటే 
యరియు మహాబుషులైన శ్రీవేదవ్యాసులు, శ్రీ వాల్మీకి, శ్రీ పరాశరులు కంటే 
అతిరిక్తముగా తమకు మాత్రమే తిరువాయ్‌ ముళిని పాడుటకు కృపచూపి 
అనుగ్రహించారని నమ్మూళ్వార్ల విన్నవించారు. 


నమ్మాళ్వార్‌ గంగ, యమున మరియు సరస్వతి కన్న ఉత్తమయ్మాత్తమ పవిత్రతను 
కలిగిన త్రామ్రపర్థి నదీ తీరమున ఉన్న తిరుక్కురుగూర్‌ అను గ్రామమున 
అవతరించిరి. ప్రపన్నకులంలో ఉన్న కారి అను వారికి కుమూరుడిగ జన్మించెను. 
తిరుమళిశై ఆళ్వార్లు అనుగ్రహించినట్టు “మజణుమ పుజుం తొళ మాలణ్ణర్‌” - 
ప్రపన్నులు కేవలం శ్రీమన్నారాయణుడిని తప్ప అన్యులను ఆరాధించని 
వ్యక్తిత్వము కలవారని. నమ్మూళ్వార్ల 7 తరముల పూర్వులు- తిరువళుత్తి 
వేళనాదర్‌, బారి కుమూరులు అటబిన్తాగ్గియార్‌, బారి కుమారులు చక్రపాణియర్‌, 
బారి కుమారులు అచ్యుతర్‌, బారి కుమారులు శెందాయమరై కణ్ణార్‌, లారి కుమూరులు 
పాత్కారియార్‌ వారి కుమారులు కారియర్‌, వారి కుమారులు మన నమ్మాళ్వార్‌. 


పొజ్కారియార్‌ తన కుమారుడైన కారికి ఉత్తమ వైష్ణవ కుటుంబ కన్యతో 
వివాహము చేయదలచి రాబోవు తరములలో వైష్ణవులు జన్మించి లోకానికి 
ఉద్దరించాలనే సదుద్దేశ్యముతో వైష్ణవుల ఇంటి అమ్మాయిని ఎతుకుచుండిరి. 
పొజ్కారియర్‌ ఒకనాడు తిరువణ్‌ పరిశారం అను దివ్యదేశమునకు వెళ్ళెను. 
అక్కడ తిరువాళ్‌ యార్భర్‌ అను ఒక వైష్టవుడిని కలిసెను. వారు కూడ వారి 
కుమార్తెకు ఉత్తమపైష్ణవ వరుడిని చూస్తున్నట్టుగ తెలుసుకొని వారి కుమార్తె 
అయిన ఉడైయనన్గెను కారియార్‌ కు ఇచ్చి వివాహము చేయుటకు 
నిశ్చయించుకొనిరి. కారియర్‌ మరియు ఉడయనన్గ ఇరువురు తిరువణ్‌ పరిశారం 
నందున్న తిరువాళ్‌ మార్చన్‌ ఎబ్బెరుమాన్‌ ను దర్శనం చేసుకొని 
తిరుక్కురుగూర్‌ వెళ్ళిరి. రాయుడు ఆనాడు సీతా పిరాట్టిని వివాహము చేసుకొని 
అయోధ్యకు వేంచేసినప్పుడు ఆ పురజనులు సంబరాలు జరపుకుని ఎంతటి 
ఆనందమును పొందినారో అదే విధముగ తిరుక్కురుగూర్‌ ప్రజలు కూడ నూతన 


దంపతులను చూసి ఎంతో ఆనందోత్సాహములు చేసుకున్నారు. 


కొన్ని రోజుల తరువాత కారియార్‌ మరియు ఉడయనచ్ధా తిరువణ్‌ పరిశారంనకు 
వెళ్ళి స్వామి దర్శనము చేసుకొని తిరుగుప్రయాణములో తిరుక్కురుంగుడి 
నంబిపెరుమాళ ను దర్శనము చేసుకొని తమకు కుమారుడిని ప్రసాదించమని 
నంబిపెరుమాళ్‌ ను ప్రార్థించిరి. నంబిపెరుమూళ్‌ వారి ప్రార్థనను అంగీకరించి 
తామే స్వయంగా పుత్రులుగా జన్మిస్తామని వరమునిచ్చెను. తిరుక్కురుగూర్‌ 
వచ్చిన పిమ్మట కొద్ది రోజులకు ఉడయనన్గె గర్భమును ధరించెను. సరిగ్గా 
కలియుగం ప్రారంభమయిన 43వ రోజున ఎమ్బెరుమూన్‌ ఆదేశము ప్రకారము 
నమ్మాళ్వార్లు శ్రీమన్నారాయణుని యుక్క దివ్య ఆశీస్సులతో బహుధాన్య 
సంవత్సరము (ప్రమాది సంవత్సరము), వసంత బుతువు, వైశాఖ మాసము, శుక్ట 
పక్ష పౌర్ణమి తిధి, విశాఖా నక్షత్రయు నందు (విష్వక్సేనుల అంశగా) జన్మించిరి. ఈ 
రహస్యము నమ్మాళ్వారే “తిరుమాలాల అరుళ్‌ పెత్త శఠగోపన్‌” అనగా 
శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులతో విష్వక్సేనుల అంశగ జన్మించిరని 
తెలియచేసెను. అళగియ మణవాళ పెరుమాళ్‌ నాయనారులు తమ ఆచార్య 
హృదయమున ఇలా అనుగ్రహించారు - “ఆదిత్య రాయదిబలాకర అబ్యుత 
బాణుక్క లుక్కు నీనాధ ఉళ్ళిరుళ్‌ నింగి బోళియాథ వీఅవిక్కడల్‌ బోళిత్తు 
వికనీయాత పోతిల్‌ కమలం మలడువ్వుడి ఎకు ళబూవణీ్‌ భాన్మ రోదయం్‌ 
ఉశ్రాయత్తు ఉఆడైయణదాయాగిజ వపూర్వ్చనజ్య్రాయిలో - అనగా ఈ సంసారము 
నందున్న జీవుల అవివేకము మరియు మాయను, సూర్యుడు ప్రకాశించినను, 
ప్రజ్వల సూర్యుడిగా కీర్తింపబడు శ్రీరాముడు అవతరించినను, ప్రకాశించు 
సూర్యుడిగా కీర్తింపబడిన కృష్ణుడిగా అవతరించినను ఆ మాయను 
తొలగించలేకపోయిరి. నమ్మాళ్వార్‌ (వకుళభూషణ భాస్కర) తమ అవతారము 
చేత ఈ బద్దజీవులకు జ్ఞానమును ప్రసాదించి మాయను 

తొలగించిరి. ఇలాంటి సులక్షణ సంపన్నులై వైభవం కలిగిన నమ్మాళ్వార్‌ ను 
ఉడయనన్దె ప్రసవించినది. 


నమ్మాళ్వార్లు తిరుక్కురుగూర్‌ లోని ఆదినాథ ఎమ్బురుమాన్‌ కోవెలలో ఒక చింత 
చెట్టు క్రింద ఆశ్రయము పొందుతారని ముందుగా తెలిసిన ఆదిశేషులు తామే 
చింతబెట్టుగా అవతరించి ఆళ్వార్లకు నీడగా ఉంటూ వారిని రక్షించిరి. 
నమ్మాళ్వార్ణ తనియన్‌: 


యాతా వీతా యువతయ: తనయా ఎిభూతి.: 
నర్వం యదోవ నియమేన మయదన్వయానాం / 


ఆద్యన్య న: కులవతే: వకు ళలాభిరామం 
శ్రీమత్‌ తదంమై యుగళం వ్రణమామి యూర్హ్నా / 


బారి అవతార వైభవమును ఇక్కడ చదవవచ్చును. 


ఎంపెరుమూనార్‌ తిరువడిగళే శరణయ్‌ 
జై శ్రీమన్నారాయణ 


సీతా రామాంజనేయ దినేష్‌ రామానుజ దాస 


Source 


Related 


సేనై ముదలియార్‌ (విష్వక్సనులు)!౧ "Acharyas" 
శి వైష్ణవ గురు పరంపర పరిచయం - 2॥॥ "Introduction" 
యుదలాళ్వార్లు!? "Alvars" 


